నమస్తే తెలంగాణ 


బీజేపీని ఎన్నటికీ నమ్మరు 


టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకోవడమే కాదు, ఏకంగా 2023లో తెలంగాణలో అధికారంలోకి వస్తామనే భ్రమల్లో బీజేపీ నాయకులు 
ఉందటం హాస్యాస్పదం. కేంద్రంలోని బీజేదీ రాష్ట్రంలో బీజోవీ చేరికల కమిటీ అని ఒకటి ఏర్పాటుచేనీ దానికి ఈటల రాజేందర్‌ను వైర్మశ్‌గా నియమించింది. 
విడ్డూరమేమంటో దేశంలో ఏ రాజకీయ పార్టీకి, ఇప్పటివరకు ఇలాంటి కమిటీ లేదు. బీజోవీ కొత్తగా 'చేరికల కమిటీ” అని వేసీ, అస్తుల రక్షణ కోనం బీజోవీ 
లోకి వలన వచ్చిన ఈటెల రాజోందర్‌ను దానికి బైద్భన్‌గా నియమించడం మరీ విచిత్రం, తెలంగాణలోని ఇతర పార్టీల్లో ఉన్న అనంతృవ్హులను బెదిరించి, 
నీబీఐ, ఐటీ దాడుల ద్యారా లొంగబీసుకోవడం, లేదంటో డబ్బు ఎరజూవీ కొనడం ఈ బీజోవీ చేరికల కమిటీ చేసే వని. 


ఓ.నరసింహారెడ్డి 


80080 02927 


ద్రతా 
భావంలోకి కూరుకుపోతున్నదని 
దీన్నిబట్టే తెలుస్తున్నది. 


నమస్తే తెలంగాణ 
బీజేపీని ఎన్నటికీ నమ్మరు...ఓ.నరసింహారెడ్డి... 80080 02927 


బీఆర్‌ఎస్కు ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకోవడమే కాదు, ఏకంగా 2023లో తెలంగాణలో అధికారంలోకి 
వస్తామనే భ్రమల్లో బీజేపీ నాయకులు ఉండటం హాస్యాస్పదం. కేంద్రంలోని బీజేపీ రాష్ట్రంలో బీజేపీ చేరికల 
కమిటీ అని ఒకటి ఏర్పాటుచేసి దానికి ఈటల రాజేందరు చైర్మన్‌ గా నియమించింది. విడ్డూరమేమంటే దేశంలో 
ఏ రాజకీయ పార్టీకి, ఇప్పటివరకు ఇలాంటి కమిటీ లేదు. బీజేపీ కొత్తగా 'చేరికల కమిటీ' అని వేసి, ఆస్తుల రక్షణ 
కోసం బీజేపీలోకి వలస వచ్చిన ఈటెల రాజేందరు దానికి చైర్మన్‌ గా నియమించడం మరీ విచిత్రం. 
తెలంగాణలోని ఇతర పార్టీల్లో ఉన్న అసంతృప్తులను బెదిరించి,సీబీఐ, ఐటీ దాడుల ద్వారా లొంగదీసుకోవడం, 
లేదంటే డబ్బు ఎరజూపి కొనడం ఈ బీజేపీ చేరికల కమిటీ చేసే పని. 


విపక్షాలను లొంగదీసుకునేందుకే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని సీబీఐ విచారణకు పిలిచి, అరెస్టు చేశారు. బీజేపీకి 
శివసేన, అకాలీదళ్‌, జేడీయూ దూరమై సీబీఐ,ఈడీ, ఐటీ దగ్గరయ్యాయి. తాజాగా మార్చి, 10న 
ఢిల్లీజంతర్మంతర్లో 'మహిళా రిజర్వేషన్‌' కోసం ఒక్కరోజు దీక్ష తలపెట్టిన ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు 


పంపడం అత్యంతఖండనీయం. బీజేపీ అభద్రతా భావంలోకి కూరుకుపోతున్నదని దీన్నిబట్టే తెలుస్తున్నది. 


ఆస్తుల రక్షణ కోసమో, లేక ఆ పార్టీ బెదిరింపులకు లోబడో కొందరు నాయకులు బీజేపీలో చేరుతున్నారు. 


అయితే అలా చేరినవారు ఆ పార్టీలో ఇమడలేక మళ్లీ బయటకు వస్తుండటం ఆ పార్టీ అంతర్గత వివాదాలను 


స్పష్టం జేస్తున్నది. నాగం జనార్దన్రెడ్డి, యెన్నం శ్రీనివాస్ట్రితో కలిసి ఒక ఫోరం ఏర్పాటుచేసుకొని, తర్వాత 
కాంగ్రెస్లో చేరారు. ఇనుగాల పెద్దిరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, స్వామిగౌడ్‌, దాసోజు శ్రవణ్‌ తదితరులు 
బీజేపీలోని అంతర్గత కుమ్ములాటలను తట్టుకోలేక బయటకువచ్చారు. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో 


పొత్తు పెట్టుకున్న 
వావి లు 


ఎమ్మెల్యే స్థానాలను గెలిచింది. అవే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ సొంతంగా 63 స్థానాలను గెలిచింది. 2018 తర్వాత 
తెలంగాణలో జరిగిన 5 ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 3, బీజేపీ 2 స్థానాలు అభ్యర్థుల వ్యక్తిగత బలంవల్లే గెలిచింది. 
ఆ పార్టీకి నాగార్జునసాగర్‌,హుజూర్‌ నగర్‌ లో డిపాజిట్‌ కూడా దక్కలేదు. భావోద్వేగాలను రెచ్చగొట్టడం, మతం 
పేరుతో ప్రజలను చీల్లడం, విద్వేషరాజకీయాలు చేయడమే బీజేపీ పని. 250 ఏండ్ల కిందట జరిగిన దాడులకు, 
నేడు దేశంలో ఉన్న ఒక మతం ప్రజలను బాధ్యులుగా చేయడం ఎంతవరకు సబబు? ముఖ్యమంత్రి కేసీఆర్‌ 
నాయకత్వంలో రాష్ట్రం తొమ్మిదేండ్లలో అన్నిరంగాల్లో అద్భుతమైన ప్రగతిని సాధించింది. 2014లో 
రూ.1,24,000 ఉంటే ఇప్పుడు అదే తలసరి ఆదాయం రూ.3,17,000, 2014కు ముందు విద్యుత్‌ ఎప్పుడు 
పోయేదో,ఎప్పుడు వచ్చేదో తెలియదు. ఇప్పుడు రాష్ట్రంలో 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్‌ 
అందుతున్నది. 2020-21లో తెలంగాణ రైతాంగం ఏకంగా ౩ కోట్ల టన్నువరి ధాన్యం పండిస్తే కేంద్రం కొనలేక 
చేతు లెత్తేసింది. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా దాదాపు ౩ లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 19 లక్షల మందిఉపాధి 


పొందారు. తెలంగాణకు బీజేపీ చేసినంత ద్రోహం మరే పార్టీ చేయలేదు. విభజన చట్టంలోని కాజీపేట రైల్వే 


కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన యూనివర్సిటీ, అసెంబ్లీ సీట్ల పెంపు, కృష్ణానదిలో 
తెలంగాణ నీటి వాటా, వెనుకబడిన జిల్లాలకు నిధులు తొమ్మిదేండ్ల తర్వాత కూడా అమలుచేయలేదు. 
స్వయంగా కేసీఆర్‌, మంత్రులు ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రులకు విన్నవించినా ఫలితం దక్కలేదు. తెలంగాణలో 
ప్రభుత్వం, అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో జోడించి సుపరిపాలనను అందిస్తున్నది. కొన్ని అద్భుత విధానాలను 
రూపొందించి మంచి ఫలితాలను సాధించింది. వ్యవసాయం కావచ్చు, టీఎస్‌-ఐపాస్‌ కావచ్చు, జల విధానం 
కావచ్చు. సంక్షేమ పథకాలు కావచ్చు. గురుకుల విద్యావిధానం కావచ్చు... ఈ అభివృద్ధి సరిగా లేదంటే బీజేపీ వద్ద 


ఉన్న డెవలప్మెంట్‌ మోడల్‌ ఏమిటో ప్రజలకు వివరించండి. అంతేకానీ తిట్ల పురాణమే మా సిద్ధాంతం, 


వ్యక్తిగత దూషణలే మా విధానం అంటే బీజేపీని నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు మునుగోడు ఉప 
ఎన్నికల్లో ఓడిన తర్వాత ఎవరూ నోరు మెదపడం లేదు. ఉపఎన్నికకు ముందు నెలలో ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, 


జైలుకు పంపుతాం. వాళ్లు టచో ఉన్నారు. వీళ్లు టబ్లో ఉన్నారని 30 మంది ఎమ్మెల్యేలు అమిత్‌ షా సమక్షంలో 


చేరుతారని ఊదరగొట్టింది బీజేపీ. బండిసంజయ్‌ ఓ గ్రూపు, కిషన్రెడ్డిది మరోగ్రూపు, ఈటెలది ఇంకోగ్రూపు. 


ఆత్మనుచంపుకొని అవసరాల కోసం బీజేపీలో చేరిన ఈటెల పరిస్థితి డోలాయమానంగా ఉన్నది. ఆయన 


ఎంతకాలం ఆ పార్టీలో ఉంటాడో తెలియని పరిస్థితి. అదానీ స్కాం దేశాన్ని కుదిపేయగా, మోదీ, బీజేపీని ప్రతిష్ట 
దిగజారింది. అదానీతో సంబంధం లేదంటున్న బీజేపీ జేపీసీకమిటీ ఎందుకు వేయడం లేదు. సామాన్యుల 


సొమ్ము 12 లక్షల కోట్లు ఆవిరైపోయినా, తన ఆప్తమిత్రుడు అదానీని కాపాడేందుకే మోదీ సిద్ధమయ్యారు. 


రాష్ట్రంలో ఎన్నికలకు 10 నెలల సమయం మాత్రమే ఉండగా బీజేపీకి మాత్రం అభ్యర్థులు కరువయ్యారు. ఇతర 
పార్టీలనుంచి బీజేపీలో చేరడానికి ఎవరూ సిద్ధంగాలేరు. మేధావులు, ప్రజలు వైరుధ్యాలను అధ్యయనం చేసి, 
అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్న బీజేపీని ఓడించకపోతే దేశం వందేండ్లు వెనక్కిపోతుంది. ఇప్పటికే 


సమాజానికి బీజేపీ చేసిన నష్టం పూడ్డాలంటే ఒకతరం పడుతుంది. 
(వ్యాసకర్త: రాజకీయ విశ్లేషకులు, 


ఉన్నత విద్యా మండలి మాజీ సభ్యులు 


